మలుకు 


అక్క మహాదేవి ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. 
వీరశైవ భక్తి ఉద్యమకారిణి. 

కాలం: 12వ శతాబ్దం. 

శివుడే తన భర్తగా భావించేది. చిన్నతనం నుండి 
తనని తాను పూర్తిగా శివునికి అంకితమిచ్చింది. 
నల్లమల్ల కొండ శ్రేణుల్లోని శ్రీశైలం కు 18 కిలోమీటర్ల 
దూరంలో కృష్ణా నదికి సమీపంలో అక్కమహాదేవి 
సహజ సిద్ధ గుహలు ఉన్నాయి. 


అంబరాన్ని తాకే శంబర 
BO దేవ ఖాతా శిలా గహ్వార గవి లోంచి 
వినిపిస్తున్న శివోహ కంఠం నీదేనా మహా దేవమ్మా .. 


నల్లమల VSS So తాలుపుల్లో 
కలిమి కొండ సిగలో పూసిన నందివర్ధనం మ్‌ 
మహా దేవమ్మా. 


wp a ee 
od rw ew 


= 
P Beste, Gangadhar 


మల్లెల తీర్ధం బండపై భ్రమరపాదమై 


Da ల గన్నేరు పూల గానమై 


మల్లన్న చెత మలయవాసినివై ఉన్నది 


z 
DE Wl amped bar 
నీవే కదా మహా దేవమ్మా. 


ఎక్కడమ్మా మహాదెవమ్మా.. 
అడవి అడివిలో వెతకమంటావా: 
ఆకు ఆకులో చూడమంటావా: 
పువ్వు పువ్వు ను అడగమంటావా: 
గుట్టగుట్టలో తిరగమంటావా: 
యేటి మడుగుల నీడల్లో జూడమంటావా.. 
కదళీవనం జాడల్లో తిరగమంటావా . 


మాట్లాడు తల్లి .కొండచూలి.. కాలాంజరి.. 


నీ పాదం తాకిన నేల కింద 
హిరణ్య వర్ల ధారా స్రవంతి ప్రవాహ శబ్ద హోరు... 


నువ్వు తాకిన సిరుగుబ్బ శ్వేత నీలాలకు 
మబ్బు పువ్వుల గుత్తులు... 


అడవి వెదురు పొదల 
వేణువుల్లో 
వినిపిస్తున్న వేదనా 
స్వరం నీదే... 


వన కాన కాంతారా 
సానువుల 


అరణ్య రహస్యం నువ్వై... 


వింటున్నావా 
తల్లి .గుహజనని... 
మహా దేవమ్మా a 


v 


⁄ 


వియదూతి 
తామిస్ర నిశీథమైన 
కలిమి కొండ నెత్తిన 
ఆకాశంలో వెలుగుతున్న 
నక్షత్రం నువ్వే... తల్లి + 


పాతాళగంగ సిరిగట్టు నుంచి 
మల్లన్నకు మంగళ హారతి ఇస్తున్న చేతులు నీవే... 


రాత్రంతా ... 
అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు 
ఎంత వాన కురిసినా అదిగో ఆ చివర 
నువ్వు కూర్చునే రాతి బండ 
తడవలేదు చూడు... 


| 


శన... 


వింటున్నావా తల్లి $ 
యోాగమయి..మహా BSI)... 


మూల శిలకు మూడో కన్ను 
మేఘ పుష్పాల అభిషేకం 
అఖండలంలో అగ్గి నిప్పు 
3 పర్వతం పైన సిరిగిరి మల్లన్న. 


=. కొండ బిలం రాతి బండ పై తపస్సు చేస్తూ 
నిరాకార గగన నభస్సు చూస్తూ 

పంచభూతాలతో మాట్లాడుతున్నది 
నువ్వే కదమ్మా... మహా దేవమ్మా.. 


నింగి తో నేలతో నిప్పుతో నీరుతో గాలితోనే ఆత్మయానం 
నాలుగు దిక్కుల లోక సంచారి జీవనయానం 


తొలి దిక్కు వేళలో అరుణోదయ జనిధర్మం 
పడమటి వేళలో అస్తమయ కాలధర్మం 


నువ్వున్నట్లుగానే తల్లి... మహా దేవమ్మా.. 


Sly నా 


చికటి నిర్వాతి నిర్వాణం 
దేహానికి చివరి విడిది రుద్ర భూమి 
SE భస్మాంగుడు 


అక్కడ కాలే కట్టి ఏం చెప్తోంది 
కుళ్ళిన కళేబరం ఏం కోరుకుంటుంది... 


= ఏమి ధరిస్తావు ఈ మట్టి శరీరానికి 
సుగంధ లేపనాలు అద్దుకుంటావు ఈ మేనుకి 
ఏమి కావాలి ఈ ఆయువు లేని దేహానికి 

XY 


దిక్కులే అంబర మైన దిగంబర 
శరణాగతి వైరాగ్య ముక్తి విశ్వంభర 


క్షేత్రంలో నువ్వు... చరణం లో నువ్వు... మరణంలో నువ్వ... 


SSW Mle 
AOS aoe, 


+ 
DE Ura Core UL 


కస్తూరి తుమ్మ మృగం 
మృగనాభి గంధ ధూళి పరిమళం 
ఆగని అన్వెషణ 
జీవాత్మ వెతికే పరమాత్మ ఎక్కడ / 


అరణ్యాలలో నువ్వు నడిచిన 
కాలిబాటల వెంబడి నీ అడుగు జాడలు 
పుట్టుకొచ్చిన జ్ఞాన Deo లతలు... 


గూడు మరిచిన గువ్వ 
నీడ కోసం వాలని చెట్టు లేదు 
వెతికి వెతికి చివరికి 
దేవాలయం చెట్టు కొమ్మ పైకే చేరింది. 


యేటి ఒడ్డున 
గుట్టలుగా పడఉవున్న గులకరాళ్లు 
అందులోని ఒక వజ్ర రత్నం 
చేరాల్సిన చోటికి చేరి ప్రాప్తం పొందింది. 


E పంకిలం లో పరిమళించిన పద్మం 
అరుణోదయ ఆలయ వేళ 
చేరాల్సిన సన్నిధికి చేరి సిద్ధి పొందింది. 


చేరాల్సిన చోటు ఏది” 


నీ పలుకులే శరణం తల్లి మహా దెవమ్మా 2 
వింటున్నావా తల్లి .. యోగమయి... మహా దెవమ్మా a: 


శిరస్సు చేసే తపస్సు నివే 
ధనస్సు విడిన జిరాస్సు నీవే 


మండే కొండ పక్కన 
పారుతున్న మంచు నదిలా. 


వెండి శిఖరం అంచున 
వెల్లువెత్తుతున్న స్వర్ణముఖి లా... 


పరమశివుడి పాదాల చెంత 
పరవళ్ళు తొక్కి పాతాళ గంగలా 
ఉరకలెత్తుతున్న సింధు వాహాని ... 


ఆరు కొమ్మల విపిన మద్ది భూరుహం కింద 
నల్ల రాతి బండ పైన కొలువై 
శరీర పంజరంలోని ఆత్మ చిలుకకు 
ఏ దిక్కుకు ఎగరాలో దారి చూపే శిఖర వాసిని... 


దేహసౌందర్యం యు భస్మం 
_ = కాయం కోమల జిలుగు బూడిద 
= మేని సొంపు సొగసు సొబగు బుగ్గి 


ఉషస్సు నిండిన జ్ఞాన శిరస్సు నిదే 
యాగస్సు పంచిన జ్ఞాన తేజస్సు నీదే 


వింటున్నావా తల్లి . 
యోగమయి.. మహా దేవమ్మా.. 


దోసిళ్ళతో నిప్పు పూలు తీసుకొని 
కొప్పున ముడి వేసుకున్న అగ్నిశిఖ... 


ఉరుములు ఉరుముతూ 
మెరుపులు మెరుస్తూ 

పిడుగులు కురిసి కాలం 

జడి వాన ధారా సంపాత ఉపదెశ వాగ్గరి... 


BBO శ్రీ పర్వతం 
కెలాసమే కదళివనం 


కారడవులలో కైవల్యం gf 
ముక్తి భూమిలో మోక్ష సాధన | ff 


కన్నీటి కొలను నిండా 
వికసించిన భక్తి పుష్పాలు 
శోకం రాసిన శ్లోకం నువ్వు 


పాప పుణ్యముల గరళ కంఠం 
జీవ దేహముల కాల కంఠం 


నల్లమల కాననం నికై నిడను 
మోసుకొచ్చింది చూడు 8. 
యోగమయి... మహా దేవమ్మా .. 


యాతనో కోతనో శంకరార్పితం 
స్వర్ణమో నరకమో పరమెశ్వరాత్మకం 


BOS SSS ఈశ్వరార్పితం 
మరణమో శరణమో ముక్తిదాయకం 


Akka Mahadevi - అక, యువాదేంచి, c. 1130-1160) 
was an early poet of Kannada literature 
and a prominent member of the Lingayat 
Shaiva sect in the 12th century. Her 430 
vachanas (a form of spontaneous mystical 
poems), and the two short writings called 
Mantrogopya and the Yogangatrividh are 
considered her known contributions to 
Kannada literature. 


y 
అక్క మహాదేవి | 


యశ క. 


న! 
By 


DR VEMPALLI GANGADHAR 


FIRST WRITER IN RESIDENCE AT RASHTRAPATI BHAVAN 
SAHITYA AKADEMI FIRST YUVA PURASKAR WINNER IN TELUGU 


